మన గగారిన్‌ 


ఈ పుస్తకంలో యూరీ . గగారిన్‌ రచించిన “భూగోళాన్ని చూస్తున్నాను” అనే 
కథను . _పచురిస్తున్నాం. ఈ కథ (వాయబడి చాలా కాలమైంది - -- మానవుని మొదటి 
అంతరిక్ష య్యాత జరిగిన వెంటనే. ఈ కథలో గగారిన్‌ తన జీవితాన్ని గురించీ, తాను 
యెలా అంతరిక య్యాతికుడైందీ, తాను యెలా అంతరిక్ష య్మాతచేసిందీ వివరంగా 
చెప్పాడు. అతను అన్నీ యెలా చేశాడో, యెలా జీవించాడో, అలాగే యూ. కథను సరళంగా, 
నమతతో చెప్పాడు. (పన్తుతం యీ కథ చాలా కుప్త మనిపిస్తుంది కనుక మేము దానికి 
న చేర్పులూ కూర్పులూ చేయడానికి (పయత్నిస్తాం. 

యీనాదు. గగారిన్‌. పేరు పీల్హలకూ పెద్దలకూ అందరికీ బాగా తెలుసు. గగారిన్‌ మొదటి 
అంతరిక్ష యానం (పపంచ చరితలో ఒక నూత్న శకాన్ని (పారంభించింది - అంతరిక్ష 
రహస్యాలను ఛేదించడానికి. (పాతిపదిక అయింది. 

గగారిన్‌ గురించి చెప్పాలంటే. నులభమూ, మరోవిధంగా కష్టమూ. సాధారణంగా, 
యెప్పుడూ. చిరునవ్వుతో, ఆకర్ష జీయంగా వుండే మనిషి. కాని యూరీ ఉత్సాహవంతుడు 
మా(తమే కాదు, అతనిలో ధ్మెర్యసాహసాలూ, అపారమైన శక్తి సామర్హ్యాలూ. దాగివుండడం 
మన్యతమే కాదు - అతను బహుముఖ (పతిభావంతుడు. 

నేను గగారిన్‌ను గురించి ఆలోచిస్తున్నప్పుడు, నాకు జ్ఞాపకం వచ్చేది అంతరిక్షయా(తకు 
అభ్యర్భుల ఎన్నికసమయంలో మా పరిచయపు మొదటి రోజులుగానీ, మా “వొస్తోక్‌” శిక్షణ. 
మొదటి రోజులుగానీ కాదు. నేను ఆతనితో కాస్మాడోమ్‌కు వచ్చిన రోజు నాకు జ్ఞాపకం 
వస్తుంది. ఏడు సంవత్సరాలు గడిచినా ఆ ఘటన .నిన్న జరిగినట్టుగా ఉంది. 

(వయోగానికి సన్నాహలన్నీ పూర్తయ్యాయి. గడియారపు ముల్టు నిర్ధీత కాలానికి 
నిశ్చయంగా దగ్గరౌతూ ఉంది. చిట్టచివరి క్షణం దగ్గ రౌతూంది. గడుస్తూన్న (పతి క్షణం 
ఎంతో బరువుగా అనిపిస్తుంది. | 


ల... యమాయ వు ప మామలు నే! 


వ్‌ 


చిట్టచివరి ఆజ్ఞలు రేడియోలో వినిపించాయి. బయలుదేరటానికి సిద్దంగా ఉన్నట్లు 


సవేటర్లు తెలిపారు.... నిశ్శబ్బం అంతటా ఆవరించింది. అందరూ అతని నివేదిక కొరకై. 


బెదురు చూస్తున్నారు. ఆయన కంఠం వినటానికి మేమంతా కాచుకొని కూర్చున్నాం, 
'మ్హకొఫోను పెట్టడంతోనే, అంతా ఉలిక్కి పడ్డారు: అతను తన గంభీరమై ను స్పష్టమైన 
గొంతుకతో. నివేదిక ఇచ్చాడు: 

“అంతరిక్ష - నౌకలోని యంతాలన్నీ సక్రమంగా . పనిచేస్తున్నాయి! బయలుదేరటానికి 


సిద్దంగా ఉన్నాను!” 


మళ్ళీ అంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఆ(తుత పరిధులమేరకు పూర్తిగా అందరినీ 
ఆవహించింది. 

మేమంతా కలిసి నిలువబడ్మాం - అంతరిక్ష నౌకా నిర్మాతలు, (పభుత్వ కమీషన్‌ లోని 
సభ్యులు, శాస్త్రజ్ఞులు, అంతరిక్ష యా(తికులు... మానవ చరిత మా వెనుక నిలువబడి, 
సమాధానం కొరకు వేచి ఉన్నట్టుగా మా కనిపించింది. రాతియుగం. నుండి రాకెట్‌యుగం 
వరకు గడచిన. యీ. కఠినమైన, సుధీర్చమై న బాటలో పయనించిన మానవునికి మా 
సంజాయిషీ. ఏమిటి? గత యుగాల మహా మేధావులై న ఆర్కిమెడిస్‌, కోపెర్షికన్‌, 
గలీలియో, (బూన్గొ, లామొనోసావ్‌, న్యూటన్‌, కిబాల్‌చిచ్‌, త్సియొల్కోవ్‌ స్కీలకూ, 
యీనాటి  నిర్మాణకర్తలకూ,  సిద్దాంతకర్తలకూ మా సంజాయిషీ ఏమిటి? యిప్పుడు 
యూరీ అంతరిక్ష రహస్యాలను. ఛేదించడంలో (పయత్నాలను పూర్తి చెయ్యాలి. అంతేకాక, 
“వొస్తోక్‌'” అంతరిక్ష నౌకను నిర్మించడంలో అత్యంత (శమనోడ్చిన శౌ స్త్రజ్ఞుల, ఇంజనీర్ణ, 
కృషీని సఫలంచేయాలి. భూగురుత్వాకర్ష ణను అధిగమించాలనే యుగ యుగాల మానవుని 
ఆశను నఫలీ కృతంచెయ్యాలి. 

విశ్శబ్బాన్ని ఛేదిస్తూ “స్టార్ట్‌” అనే మాట వినిపించింది. “వెళ్ళొస్తా.” అనే 
యూరీ మాట మేము అతని కంకే స్పష్టంగా విన్నాం. దీన్నిబట్టీ 2 కోట్ల హార్సుపవరు 
గల రాకెట్‌లోని యంతాలు ఎలావేడెక్కాయో మేము ఊహించగలిగాం. 

భూమి దద్బరిళ్ళేటట్టు శబ్బం, పొగతో మంట, మళ్ళీ మంట యివన్నీ ఆ (పదేశమంతటా 
ఆవరించాయి. వెండివన్నె గల రాకెట్‌ ఎంతో మెల్లగా ప్లాట్‌ఫారం మీద నుండి కదలి పోవటానికి 
అంత యిష్కృంగా లేనట్టు ఆకాశంలోకి వెళ్ళసాగింది, క్షణక్షణానికీ వేగంసపెరిగింది. పోనుపోనూ 
చిన్న ఉప్మగహంలా కనుపించి, చివరకు మాయమ్హెంది. 

బయలుదేరటానికి ముందున్న ఆ(తుతా, ఆందోళనా కొద్ది కొద్దిగా మాయమయ్యాయి, 
రాకెట్‌ శబ్దాలు. ఆకాశంలోకి మాయమయినట్లు గా. 


“గౌరవ పౌరుడు” కావటమే కాక, అనేక దేశాలలోని (పభుత్వాలు అతనికి ఆయా దేశాల 
అత్యంత ఉన్నతమై న గౌరవ బిరుదులూ, పతకాలూ యిచ్చాయి. 

యూరీ భుజాల మీధ అప్పుడు ఎంతో బరువైన “కీర్తిభారంి” పడింది. ఇది ఎంతో 
నూతనమైన, అనుకోని పరీక్షగా, ముందు జరుపబడిన శిక్షణలో ఊహింపబడనిదిగా అనిపించింది. 

యూరీలో ఎలాంటి మార్పూ రాలేదు. తాను మా అంతరిక్ష య్మాతికుల బృంద 
సభ్యుడని, పూర్వం ఎలాంటి బాధ్యతలై తే ఉన్నాయో యిప్పుడూ అలాంటి బాధ్యతలు 
తనపై, నున్నాయనీ, శిక్షణలో యితరులకు సాయం చెయ్యాలనే ఈ విషయాల్ని ఎప్పుడూ 
మరువలేదు. 

గగారిన్‌ య్యాతానంతరం అంతరిక్షంలో రష్యన్‌ భాష అనేక మార్చు వినిపించేది. 
రేడియోలో (పతిసారీ కొత్త కాస్మానాట్‌ గొంతుతోపాటు గగారిన్‌ గొంతు కూడా 
వినవచ్చేది. అతను యితర సోవియట్‌ అంతరిక్ష య్యా(తికులతో, (పతి నూతన 
(పయోగంలోనూ పాల్గొనడమే కాక్క వారి అనుభూతులలో పాలుపంచుకొనేవాడు. 

నేను “కీర్మిభారంి” అని అన్నాను కదూ. మానవ (పయత్నంలోనూ శాస్త్రజ్ఞుల 
విజయంలోనూ, తన పాతను యూరీ ఎంతో లోతుగా అర్భంచేసుకున్నాడు. అతను ఎంతో 
శక్తివంతమైన మనిషి, తన విజయాన్ని గురించి అతను ఎప్పుడూ గర్వపడక పోవడమేగాక, 
యితరు అెవర్లైనా తనను ఒక “స్ట్రార్‌”గా వర్శిస్మే అతను సహించేవాడు కాదు. అతను 
మానవుడుగానే ఉండిపోయాడు. 

అతను తన కీర్తిని ఒక సమాజ సహజ శక్తిగా పరిగణించాడు. దిన దినానికీ అతను 
పరిపూర్ణతను పొందాడు. యిది పతిదానిలోనూ కనపడేది. సమాజ సేవలోనూ, అంతరిక్ష 
య్యాతా సన్నాహాలలోనూ అతని పాత అతీతమైనది. నూతన అంతరిక్షయా(తకు అతను 
యితరుల: వలెనే తయారయేవాడు. 'విమానంలో ఎగిరేవాడు, పారాచ్యూట్‌ తో దూకేవాడు, 
ఎంతో నిర్ధీతంగా నిర్పుష్బంగా అన్ని (ప్రయోగాలూ చేసేవాడు. అతను యితరులకు ఆదర్శ 
మైనాడు. 

అతని శక్తిసామర్జ్యాలు మేము చూశాం. అతిసులభంగా, ఎంతో నేర్పుతో అంతరిక్ష 
శాస్త్ర సమస్యలూ, సాంకేతిక విషయాలూ, అతను ఎలా సాధించేవాడో మేము చూశౌం. 
తన విజ్ఞానాన్ని అతను యితరులకు యిష్కృంగా అందజే సేవాడు. 

ఎకడమీషియన్‌ సెర్నేయ్‌ కొరొల్యోవ్‌ యూరీలోని (పతిభా విశేషాలను మనకన్నా 
ముందుగా గుర్తించారు. కొలొల్యోవ్‌ యూరీలోని సహజ ధ్నెర్యాన్నీ, తెలివితేటలనూ, పర్మిశ 
మనూ గుర్తించారు. ఆయన యిలా అన్నారు: “అతనికి నమ్మకమైన విజ్ఞానం గనక 
యిచ్చేటట్లయితే అతని పేరు గొప్ప శ్నౌస్త్రజ్ఞాలతో మనకు వినపడుతుంద నుకుంటాను.” 


నమ్మకమైన విజ్ఞానాన్ని యూరీ పొందాడు. 1965వ సంవత్సరంలో అతను జుకోవ్‌స్కీ 


ఎయిర్‌ ఫోర్స్‌ ఇంజనీరింగ్‌ ఎకాడెమీ పూర్తిచేశాడు. అతని డిప్లామా లోతైన విచక్షణతోనూ, 
శాస్త్ర విజ్ఞానంతోనూ ఉండడం వల (పొఫెసర్హ దృష్టిని ఆకర్షించింది. 

గగారిన్‌ ఎంతో మంచి స్నేహితుడు. అతని మీద ముఖ్య కార్యాలలోనే గాక, సొంతసన్నిహిత 
విషయాలలో సైతం 'పూర్తి నమ్మకం ఉంచవచ్చు. స్నేహితులకూ, పరిచయస్తులకూ, 
యువతరం వారికీ అతనితో బాగా సాహచర్యం ఉండేది. ఆయన ఎక్కువగా యువకులతో 
మీటింగులలోనూ, సమావేశాలల్ఫోనూ గడిపేవారు. * 

తీరిక కాలంలో యూరీ వేటాడటం, చేపలు పట్టడం, లేదా తన కుటుంబంతో 
గడపడం, తన కూతుళ్ళతో ఊరిబయట తిరగడం గానీ చేసేవాడు. తన కూతుళ్ళను చూసి 
ఎంతో గర్వ పడేవాడు. ఈ గర్వానికి కారణం, తండి గొప్పతనాన్ని గురించి వారిలో ఏవిధమైన 
బడాయి లేకపోవడం. చదువులోనూ, సంగీతంలోనూ వారు సాధించే విజయాలూ, 
వారి మంచితనం యింకొక కారణం. 

ఆదివారపు రోజులో తన భార్యా పిల్లలతో తన తర్గిదండులను చూడటానికి గ్ఞాత్స్క్‌కు 
వెళ్ళేవాడు. 

1961వ సంవత్సరం ఏపిల్‌ నెలలోని ఒక సాయంతం నాకు గుర్తుకు వస్తుంది. 

అంతరిక్ష యాత తర్వాత యూరీ నేనూ వోల్లనది ఒడ్డున తిరుగుతూ ఉన్నాం.... 
దేన్ని గురించి మేము మాట్సాడాం? అంతరిక్ష ద్వారాలు మానవాళికి తెరువబడ్మాయి, మేము 
భవిష్యత్తును గురించి కలలు కన్నాము. మా ఊహలకు ఏవిధమైన హద్బులు లేనప్పటికీ 1961వ 
సంవత్సరం, ఏపిల్‌ 12 వ తేదీన మొదలు పెట్టబడిన అంతరిక్ష (పయోగ యుగం యిలాంటి 
ఘన విజయాలను సాధించడమే కాకుండా, అంతరిక్ష శాస్త్రం యింత త్వరగా (పగతి 
చెందుతుందని ఆనాడు ఊహించ లేకపోయాం. 

కాస్మానాట్‌, శాస్త్రజ్ఞుడు కొంస్త్రన్‌తీన్‌ ఫెయొక్తీస్తావ్‌, అంతరిక్ష యుగాన్ని గురించి 
యిలా అన్నారు; 

“యూరీ గగారిన్‌ అంతరిక్ష యాత! యిది ఒక గొప్ప (పగతి, మానవుని ఘన 
విజయం! కానీ మానవునికి తృప్తి లేదు. 

“సంయుక్త అంతరిక్ష యానం? -- తృప్తి లేదు. 


“అంతరిక్షంలో సంయుక్త రోదసీనౌకల (పయోగం -- తృప్తి లేదు. 
““మానవుడు బహిరంతరిక్షంలోకి అడుగు పెట్టాడు - తృప్తి లేదు. 
“స్వయంచరిత అంతరిక్ష (పయోగశాల చం(దుడి మీద దింపబడింది -- తృప్తి లేదు.” 
కొంస్తన్‌తీన్‌ ఫెయొక్కీస్తాన్‌ మాటలకు నేను యింకా చేరుస్తాను: 
మానవుడు చం దునిమీద కాలూనాడు. - (పజలు దీనికి తమ ఆనందొత్సాహాలు వెలివు 


చ్చారు, యీ అంతరిక్ష విజయాన్నీ మెచ్చుకున్నారు అయినా మాటని తృప్తి లేదు. 


(వా 


భూమిచుట్టూ, (పదక్షిణంచేసే అంతరిక్ష (పయోగశౌలను అంతరిక్ష య్యాతికులు 
సృష్మించారు. అలాంటి (ప్రయోగశాల నుండి శాస్త్రజ్ఞులు అంతరిక్ష రహస్యా 
ఛేదించడంలో కొత్త కొత్త (పయోగాలు, చేస్తారు. “సూర్యకుటుంబంలోని (పదేశాన్నంతటిేనీ 
పరిళోధిస్తారు.” ఘేనతవహించిన రష్యన్‌. శాస్త్రజ్ఞుడు కొంస్తన్‌తీన్‌ త్సియొల్కోవ్‌స్కీ 
ఈవిధంగా ఊహించారు. కానీ మానవునికి తృప్తి లేదు. 

మానవుని కోరికలకు అంతులేదు. సాధించిన విజయాలతో మానవు డెప్పుడూ తృప్పిపడడు. 


౮ 


సృష్టికి లోబడి ఉండడం మానవునికి యిష్టం ఉండదు. అంతరిక్ష రహస్యాలను ఛేదించి, 
వాటివి తన కనుగుణంగా మార్చడమే మానవుని ఆశ, 

ఈ కోరికతోనే యూరీ గగారిన్‌ జీవించాడు, ఈ కోరికతోనే మొదటి అంతరిక్ష 
పౌరుడు తన ఘన విజయాన్ని సాధించాడు. ఈ కారణం కొరకే తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ 
తన జీవితాన్ని ధారపోశాడు. 

గేర్మన్‌ తితోవ్‌, 
సైలట్‌-కాస్మానాట్‌ సోవియట్‌ 
యూనియన్‌ వీర బిరుదాంకితుడు 


జా ny 
చూస్తున్నాను 


సోవియట్‌ సప్టైలట్‌-కాస్మానాట్‌, 
సోవియట్‌ యూనియన్‌ వీర 
బిరుదాంకితుడు 


యూరీ గగారిన్‌ 


iy. 7th GF 


/ క. fF ఖ్‌ 
యా EC Aan elt 
B, TECH; (MECH,) 


sm 


“పగతో (వచురణాలయం 
మాస్కో 


రష్యన్‌ నుండి తెలుగు అనువాదం; 


వావిలాల రాజారామమోహన రావు 


10. TarapuH 
«BM}XKY 3EMJIIO» 


HA A3blIKeE Tenyey 


a @ / లీ 


(ర తెలుగులో అనువాదం “(పగతో (పచురణాలయం, 1974 


70803—306 
0140074 6/2 


భూగోళాన్ని చూస్తున్నాను 


“మీరు అంతరిక్ష యాా(తికుడిగా ఎలా అయ్యారో చెప్పండి.” 

మొట్టమొదట ఈ వాక్యాన్ని, నా అంతరిక్ష యా. తానంతరం కొన్ని దినాల తర్వాత 
వచ్చిన ఉత్తరాలల్నో చదివాను. 

పిల్చలూ, యువకులూ, సహజంగా నా జీవితాన్ని గురించి ఎంతో ఆసక్తి చూపిస్తారు. 
పిల్ళ్ణలతో మనం ఎంతో తరచుగా కలుస్తూ ఉంటాము. మొట్టమొదటి (పశ్న ఎప్పుడూ 
యిలా ఉంటుంది: 

““అంతరిక్ష యా తికుడిగా మీరు ఎలా అయ్యారు?” 

సమాధానం చెప్పినా అంతరిక్ష య్యాత గురించి చెప్పినా వాళ్ళ కళ్ళల్లో యింకా 
ఏదో అనుమానం వ్యక్కం అవుతూ ఉంటుంది. 

“బహుశా, పెద్ద రహస్యాన్ని ఆయన దాస్తున్నారు” అని కొంత మంది అనుకుంటారు. 

“ఎంతో మామూలు పిల్లవాడు అంతరిక్ష య్యా తికుడిగా మారడం అసాధ్యం” తర్కం 
చేస్తారు యితరులు. 

“యూరీ అలెక్సేయెవిచ్‌, మీ జీవితం యితరుల జీవితం లాంటిది మ్మాతం కాదు” 
ఎంతో నమ్మకంగా ఒక స్కూలు పిల్ల అంది నాతో, 

నా అంతరిక్ష బాటలో ఎలాంటి రహస్యాలూ లేవని నిరూపించడానికి -- నేను చెప్పబోయే 
యీ కథ సహాయం చేస్తుందేమో. 


చిన్నప్పుడు అందరిలాంటివాళ్లే 


స్మాలేన్స్క్‌ తాలూకాలోని క్నూషినో అనే పల్గ్లెటూళ్ళోనూ, 
చిన్న పట్టణంలోనూ గడిచింది. మా నాన్నా అమ్మా, తాతయ్యా 


అ గేను రష్యాలో విష్ణవానికి పూర్వం మంచి ఆస్తిపరులైన గగారిన్‌ 
iy గీ కుటుంబంనుండని ఇతర దేశాల్లో వదంతి బయలుదేరింది. యీ 


ఇ కడుపుబ్బ నవ్వుకున్నాను. 


నా తరిదర్మడులు యిప్పుడు ముసలివారు. వాళ్ళు సోషలిస్టు విష్ణవ విజయానికి 
ముందు పుట్టారు. అందువల్లే వారికి చదువుకొనేందుకు అవకాశం లేకపోయింది. నిజంగా 
19175 సంవత్సరానికి ముందు కనీసం స్కూల్ళో 4వ తరగతి చదవటానికి అందరు 
రైతుల పిల్లలూ నోచుకొనేవారు కాదు. కాని నాకు బాగా గుర్తు “అలెక్సేయ్‌ గగారిన్‌ ని 
బంగారు చేతులు” అని మా ఉశ్నో అనుకునేవారు. 

నిజంగా మా నాన్న ఎటువంటి పనైనా చేయగలిగేవాడు - వృడంగము, ఇటుకపని, 
వ్యవసాయం, కమ్మరిపని మొదలైనవి. తన ముగ్గురి కొడుకులకూ, కూతురికీ పనుల యందు 
ఆసక్తి కలిగించాడు. సొంతంగా ఏపనైనా చేయ గల్లి నప్పుడు మేమెంతో గర్వపడేవాళ్ళం - 
గు రాన్ని కట్టి వేయడం, గొడ్డలిని బిగించడం, తోటపని -- యిలాంటీవి...* 

మా అమ్మ ఎక్కువగా చదివేది. నా (ప్రతి (పశ్ళకూ ఆమె సమాధానం చెప్పగలిగేది. 
ఆమె అపారమైన లోక్రజ్ఞా, న ఖని అని నాక ప్పుడు అనిపించేది; యిప్పుడూ అనిపిస్తుంది. 

చదువంకే ఎంతో భయభక్తులతో ఉండేవాడ్ని. (ప్యోగెన్‌ కార్చు లో మంచి మార్కుల 
కొరకు అంత (పయత్నం చెయ్యలేదు, కానీ ఎంత ఎక్కువ తెలుసుకోగలిగితే అంత మంచి 
ee ఎంత తొందరగా నేర్చుకోగలిగితే అంత మేలను కునేవాడ్ని. 

అ ““(పో7స్‌ కార్డు ” అనే మాట అలవాటు (పకారం అన్నాను. కాన్సీ నిజంగా 
కూ Pe స్కూల్లో, నేను 1941 సెప్టెంబరు 1వ తేదీన చేరాను, అప్పుడు (పోస్‌ కార్డు 
లుండేవికాదు. యుద్దపు రోజులవి. ఒక చిన్న గదిలో ఒకే కాలంలో రెండు కాసులు జరిగేవి. 
మొదటి తరగతి, మూడవ తరగతి. తర్వాత రెండవ షిప్యులో రెండవ తరగతి, నాల్గవ 


తరగతి. రాసుకునేందుకు రాత పుస్తకాలుండేవి కాదు. తరచుగా మేము దిన ష్మతికల మీదా, 
చిత్తు కాగితాల మీదా రాసుకొ నేవాళ్ళం. 


యుద్దపు రోజులవి. 

ఒకరోజు స్కూలునుండి మిగతా పిల్లలతో ఇంటికి తిరిగి వస్తూ - దారిలో మేము 
ఆకాశంలో చాలా దిగువన రెండు సోవియట్‌ విమానాలను చూశాం. 

“అటు చూడండి” అని ఎవరో కేక వేశాడు. “ఒక విమానం దెబ్బతిన్నట్లుగా ఉంది!” 

నిజంగానే! చిన్న స్పెటరు విమానం బరువుగా ఒక రెక్క మీద కాసేపూ, యింకొక 
రెక్క మీద కాసేపూ ఊగుకుంటూ - (కింద (కిందకు దిగి భూమికి చేరువైంది. రెండవ 
విమానం పెద్ద పెద్ద రౌండ్సతో మొదటి విమానానికి దగ్గరిగా ఎగర సాగింది - దెబ్బతిన్న 
పక్షి మీద పక్షి ఎగిరినట్టు. విమాన చోదకునికి బహుశా విమానాన్ని పడిపోకుండా చేయటానికి 
ఎంతో కష్మృమ్హై ఉంటుంది. చిట్టచివరకు విమానాన్ని బురద నేల వద్ద దింపడంలో 
సఫలమ్హైనాడు. కానీ విమానం దిగే సమయంలో ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది, 
అతను మాతం తన కాబిన్‌ నుండి దూకాడు. 

ఇప్పుడు రెండవ విమానం దిగుతుంది!” 


మేమంతా బురద నేల వద్దకు పరుగెత్తాం! 

నిజంగానే దగ్గరలోనే రెండవ విమానం కూడా దిగింది. ఆ విమాన చోదకుడు తన 
స్నేహితుడ్ని కష్టంలో వదలిపోలేదు. ఆ రోజు ర్మాతి వాళ్ళిద్దరూ మా వూకళ్ళోనే న్ని దపోయి, 
మర్షాడుదయం రెండవ విమానం మీద ఎక్కి పోయారు. 

“నీ ఆత్మార్బణం చేసైనా- స్నేహితుడ్ని రక్షించు” - యీ నానుడి నేను ఎన్నా 
మార్చు తర్వాత యుద్ద స్టైనికులవద్దా; (క్చైనర్శవద్దా; ఏర్‌ ఫోర్స్‌ కమాండర్శవద్దా 
విన్నాను. కానీ యీ నానుడి అర్హం ఎంతో బాగా అంతకు ముందే తెలుసు. ఆ యుద్ద విమాన 
చోదకుల దైర్య సాహసాలు నేను ఎప్పటికీ మరువలేను. 

యుద్దంవల్హ ఎన్నొ నష్టాలు జరిగాయి. 1949లో నాకు 15 ఏండ్లు నిండాయి, 
త్వరలోనే తర్శిదండులకు సహాయంచేద్చ్దామనే ఉద్దేశ్యంతో ఇకపైకి చదువవద్దని నిశ్చయించు 
కున్నాను. ఫ్యాక్ట రీలో పనిలో (పవేశించిన తర్వాత సాయంతపు పాఠశాలలో చదువు 
కొనసాగిద్దాం అనుకున్నాను. చాలామంది గా త్స్క్‌లోని యువకులు అలానే చేసేవారు. 

తల్గిదం్యడులకు నన్ను విడిచి ఉండడం సహజంగా యిష్టం లేకపోయింది. వాళ్ళకు 
నేను యింకా చిన్న పిల్లవాడిగానే కనిపించాను. కానీ నా యీడులోవాళ్ళు “పెద్దవాళ్ళకు 
మళ్ళే పని (పారంభించారు. చిట్టచివరకు నన్ను మాస్కోలోని మా బాబాయి దగ్గరకు 
పంపటానికి నిశ్చయించారు. నా భవిష్యత్తు గురించిన నిర్భయం ఆయనకు వదిలిపెట్టారు, 

బాబాయి నన్ను మాస్కోవద్ద నున్న ల్యూబెర్‌ త్సిలోని వ్యవసాయ యం(తాలు తయా 
రుచేసే ఫ్యాక్టరీలోని వృత్తి పాఠశాలలో చదువుకోమని సలహాయిచ్చాడు. 

అక్కడే నా భవిష్యత్‌ వృత్తి నిర్భయమైందిి కానీ ముఖ్యమైన జీవన వృత్తిగా మాతం 
మారలేదు - ఉక్కు కరగించే యంతాగారంలో ఒక కార్మికుడుగా చేరాను. పని మాతం 
అంత సులభమైంది కాదు. విజ్ఞానం, నేర్చరితనమేకాక, శరీరకష్మ్టాన్ని కూడా ఎంతో 
ఉపయోగించవరిసి వచ్చేది యీ పనిలో. కానీ వ్మిశాంతి సమయం దొరికేది. యీ వి శౌంతి 
నమయం కొమమోలు కార్యకలాపాలు నిర్వహించడానికీ, బాస్కెట్‌ బాల్‌ ఆడటానికి అంత 
పొడుగ్లై నవాడ్నీ కాక పోయినా నా కెంతో యిష్కృమైనయీ ఆటలోనూూ కాలాన్ని గడిపేవాడ్ని, 

యువ కార్మికుల సాయం తపు పాఠశాలలో చదువు మొదలుపెట్టిన తరువాత్క చాలా 


కష్టమైంది. రోజుకు 24 గంటలు చాల వనిపించింది. కానీ స్కూలు పూర్తి చేశాను. తర్వాత 
మా స్కూలు డైరెక్టరు నన్నూ యింకా యితర మ్మితులను వోల్లవద్ద నున్న సరాతొవ్‌ 
ఫార్మిశామిక _మెక్నికల్‌ కాలేజీలో (ప్రవేశించడానికి సహాయం చేశారు. యిదివరకటి ఫౌండీ 
వృత్తితోనే - ఇది విమానాలకూ, అంతరిక్ష వ్యవహారాలకూ ఎంతో దూరమైంది. 

ఇనన్నీ యిలా ఉంచి ముఖ్యంగా సరాతొవ్‌లో నాకు పెద్ద వ్యాధికల్ల ంది - దీనికి వై, ద్య 


శాస్త్రంలో పేరు లేదనుకుంటాను = ఆకాశంలోకి ఎగరాలనే కోరిక రోజు రోజుకూ పెరగసాగింది. 


7 


ఇదంతా ఎలా మొదలైంది? 


వృత్తి పాఠశాలలో అనేక (క్రీడా బృందాలు పనిచేస్తూ ఉండేవి. బాస్కెట్‌బాల్‌ ఆడడం 
కొనసాగించాను, ఈతకొట్టడం ఎంతో (ప్రియమైన హాబీగా మారింది. ఫిజిక్సులో అభిలాష 
"పెరగడం మొదలుపెట్టింది. బహుశా నా మొదటి స్కూల్‌ మాస్టరు బెస్‌పాలొన్‌కు ఈ 
విషయంలో పాత ఉండి ఉంటుంది, ఆయన పిల్లలకు ఎంతో ఆకర్ష ణీయంగా ఫిజిక్స్‌ 


౧ 
క 


వివరించేవారు. వృత్తి పాఠశాలలో ఫిజిక్సు మొస్క్ట్వ్వీన్‌ నేర్పించాడు. ఏదో యిందజాలపు 
(ప్రదర్శనం చూస్తున్నట్ముగా ఫిజిక్సులోని (పయోగాలు 

కానీ సరాతొవ్‌లో, ఫిజిక్సును పై స్టా ai చదవవలిసి వచ్చింది. ఇక్కడ ఫిజిక్సు 
మీద రెండు నివేదికలు చవివాను. మొదటిది రష్యన్‌ శాస్త్రజ్ఞుడు లేబెదెవ్‌ “కాంతి పీడనము” 
మీదా, రెండవది “రాకెట్‌ యంతాలూ అంతర్‌ | గహ యానాలమీద త్పియొల్కోవ్‌స్కీ 


చూసూ సండేవాళ్ళం. 


స 
జ, ౫౬ గాని ఊటొెుటో. క్‌ een 
సిద్దాంతం” మీదా. ఈ నివేదికలు చదవటానికి త్సియొల్కోవ్‌స్క రాసిన పుస్తకమే నౌక 
యింకా యితరులు రాసిన అనేక పుస్తకాలు చదవాలిసి వచ్చింది. 
నాకు పన్నెండేండ్భు నింజే టప్పటికి, యితర యువకుల వలనే, జెక్‌ లండన్‌, జొల్‌ 
వెర్న్‌, అలెక్సాండర్‌ బెల్యాయెవ్‌ రాసిన 1 


కాలు ఎంతో యిష్కృంగా చదివాను. ఈ వైజ్ఞానిక 


కల్పనా కథల కొరకై మా assed ఒక పెద్ద క్యూ ఉండేది. ముందు చదివిన వాడు 
యితరులకు దానిలోని విశేషాలు చెప్పేవాడు, వాడిని చూసి మిగతావారంతా అసూయపడేవాళ్ళు. 

త్సియొల్కోవ్‌ స్కీ పూర్తిగా యింకొక తరహా రచయత. ఆయనలోని పరిపూర్ణత, 
భవిష్యత్తును నిర్దుష్టంగా చూడగలిగే శక్తి నన్నెంతో ఆకర్షించాయి. మామూలు విమానాల 
తరువాత రియాక్టివ్‌ విమానాలు వస్తాయని ఆయన రాశారు - అవి సరాతొవ్‌లో ఆకాశంలో 
అప్పుడే ఎగిరాయి. రాకెట్లను గురించి కూడా ఆయన రాశారు - అవి అప్పుడే సోవియట్‌ 
భూమి సై ఎగిరాయి - నిజానికి, అవి యింకా (స్టాటొస్ఫీయర్‌లో ఉన్నాయి. 

ఒక్క మాటలో చెప్పాలంటే త్సియొల్కోవ్‌ స్కీ ఊహించిన విధంగా అ- 
తూంది: 

“మానవుడు శౌశ్వతంగా భూమి మీదే కాక, అంతరిక్షంలోకి పో" శర్వా 
కుటుంబంలోని (పతి (గహంమీదా విజయం పొందుతాడు.” 

నా అంతరిక్ష బీవితచరిత బహుశౌ త్సియొల్కోవ్‌స్కీ మీద 
(పారంభమైంద నుకుంటాను. ఫౌండి కార్మికునిలో వైమానిక -ధౌా 
వైమానిక క్టబ్‌లో చేరాను. మేము ముగ్గురం-నేనూ ౧ పజ 


జేన్య "స్టేషన్‌ - యిలా అనుకున్నాం: “ఒకవారం | ల్ల 


8 


"సెట్టుతామని” తీరాచూస్తే, అది అనుకున్నంత సులభం కాదని పించింది. సిద్దాంతాలను 
ఎంతో క్షుబ్బంగా నేర్చుకోవాలి, తర్వాత ఆచరణలో ఎంతో నేర్చుకోవాలి. ఒక్క మాటలో 
చెప్పాలంకే పరి శమ, కృషి కావాలి. 

పారాచ్యూట్‌తో దూకిన మొదటి రోజు బాగా గుర్తుంచుకొన్నాను. విమాన శబ్దం 
వల్శనో, మరి ఆదుర్భాహెచ్చడం వల్బనో, ఇన్‌స్ట్రక్టర్‌ విమానపు రెక్క మీదకు వెళ్ళమని 
వినబడలేదు. అతని కదలికలు చూసి యిక (కిందకు దూకాలను కున్నాను! 


వి 


మానపు రెక్క మీద నిలువబడి (కిందకు చూశాను. ఎప్పుడూ అంత ఎత్తున ఉండడం 
సంభవించ లేదు. 

“యూరీ! (కింద అమ్మాయిలు చూస్తున్నారు, దూకు!” అని ఇన్‌ (స్ట క్షరు అరిచాడు. 

నిజానికి భూమి మీద మా స్నేహితురాళ్ళు తమ వంతుకు కాచుకొని కూర్చున్నారు. 

“దూకానోయ్‌!' 

నేల మీదకు సుఖంగా చేరాను. 

తర్వాత అంతా ఎంతో తేలిక ననిపించింది, యింకా యింకా పారాచ్యూట్‌ ద్వారా (కిందకు 
దూకాలని పించేది. 

డిస్టామా పూర్తి చేసిన తర్వాత కూడా ఆకాశంలోకి ఎగరాలనే కోరిక మాతం నన్ను 
విడువ లేదు. ఓరెన్‌బుర్‌ లోని ఏవియేషను కాలేజీకి దరఖాస్తు పెట్టాను. ఫౌం(డి కార్మికుడి 
కాలేకపోయినా పాఠశాలలో ఆర్జించిన విజ్ఞానం, సాంకేతిక శిక్షణద్వారా ఆర్థించిన విజ్ఞానం 
తర్వాతలో జీవితం ఎంతో ఉపయోగపడ్డాయని మాతం చెప్పగలను. ముఖ్యమైన దేమిటంకే 
నేను నేర్చుకున్నది - నలుగురితో కలిసి పనిచెయ్యడం, తోటివారితో సహజీవనం. 

కానీ ఒక సారి మాతం నేను నా ఆశయాలనూ, నా జీవన పంథాను పూర్తిగా మార్చబడే 
ఒక సంఘటనను ఎదుర్కొన్నాను. నా స్నేహితులకు నేను ఎంతో కృతజ్ఞ ద్ని - వాళ్ళు 
దీనికి అంగీకరించక నాకు సరైన పంథా చూపారు. 

అసలు జరిగిన విషయం యిది. ఓరెన్‌బుర్స్‌ లోని ఏర్‌ఫోర్స్‌ కాలేజీలో మొదటి సంవత్సరం 
జిక న్నాడు నాకు యింటినుండి ఒక విచారకరమైన ఉత్తరం వచ్చింది. మా నాన్న 
మా అమ్మకు కష్టాలు ఎదురై నాయి. గాత్స్కుకు వెళ్ళుదామని పించింది. 
, 6 కి పోదాం, అక్కడే ఏదో ఫ్యాక్టరీలో పని మొదలు పెడుదాంి” అనే 


తుః శగాను నా మనస్సులోని విషయాలన్నీ చెప్పాను. 
స్క పిచ్చి పిడి ఆలోచనలు మాను యిక్కడ శిక్షణ పూర్తి 
“లకు సహాయం చెయ్య వచ్చు” అన్నారు. 
పూ అర్హం చేసుకొంది. అప్పటికి మేమింకా వివాహం చేసు 
పుట్టిన రోజుకు ఆమె ఒక ఫోటో ఆల్బం నాకు 


9 


బహూకరించింది. “యూరా! గుర్తుంచుకో మన సంతోషానికి కారకులం మనమే, విధి 
ముందు యెప్పుడూ తల వంచకు” అని రాసింది. 

ఈ వాక్యాలు చదివి నేను యిలా ఆలోచించాను “నేను నిజంగా ఏవియేషనే కాలేజీ 
వదిలిపోదాం అనుకున్నానా నేను నా కిష్ట్పష్న మైన యీ పనినుండి, నా కలలనుండి పూర్తి 
వియోగానికి ar 

జరిగిన దాన్ని గురించి బాగోగులు ఆలోచించి మనస్సు పాడు చేసుకోవడం వల్బ వచ్చే 


ూా| తం లేదు. వాల్యా, యితర మ్మితుల “సలహాలు పాటించకుండా ఉండేటట్టయితే 


Gq 
చ్‌ 
0 

గ 
7 


నా జీవితం పూర్తిగా యింకో విధంగా నడిచి ఉండే దనేది మాతం నిజం. 


మేము రోదసీ నౌకలు 
చిత్రిస్తున్నాం 


నేను ఓరెన్‌బుర్స్‌ లో రిక్షణపొందే రోజుల్లో మొదటి సోవియట్‌ అంతరిక్ష విజయాలు 
(ప్రారంభం అయినాయి. మొదటి స్పుత్నిక్‌ (పయోగించబడిన రోజు నూ కాలేజీలోని రేడియో 
దగ్గర వివాదాలు (ప్రారంభమయ్యాయి. 

న! మానవుడు అంతరిక్షంలో | పవేశిస్తాడు.... 

“అంత తొందరగానా? నీవు మరీ తొందరపడుతున్నావు! 15, 20 సంవత్సరాల 
తర్వాత.... అప్పటికీ నీకు ఏవియేషన్‌తో రుణం తీరిపోతుంది.” 

“మొదట సహజంగానే శొస్త్రుజ్ఞుడితో స్పుత్నిక్‌ (పయోగిస్తారు. మరి స్పుత్నిక్‌ 
ఒక పరిశోధ నాలయం కదా!” 

“అదేమీ కాదు. ఉక్కులాంటి ఆరోగ్యవంతమైన మనిషి కావాలి!” 

నా ఉద్దేశంలో, మొదటి అంతరిక్ష యానానికి డాక్టరును ఎన్నుకొంటారు. ముఖ్యోదే శం, 
మానవ శరీరం ఏ విధంగా (పవర్తిస్తుందో తెలుసుకోవాలి కదా!” 

మా వాదాలు ఒక నిర్దారణకు మాతం రాలేదు. భవిష్యత్తు ల్‌ 
కాగితాలమీద చితించాం, కానీ మా ఊహలు దాన్ని అనేక రకాలుగా చి! 
చి తీకరించాను. కానీ నా చి తానికీ, దేన్నుండై తే, నేను 5 సంవత్సరాల తగ్గ 
భూమిని చూశానో ఆ “వొస్తోక్‌-1” కీ ఏవిధమైన సంబంధం 

కుక్కతో (పయోగించబడిన రెండవ స్పుత్నిక్‌ గురించిన వ్ల 
పరచింది. రోదసీ (పయోగంద్వారా (పాణంతో ఉన్న కుక్క ర 
మానవుడు మాతం రోదసీలోకి ఎందుకుపోలేడన్న (పశ్న నాలో కలిగిం 


10 


త్వరలోనే మొదటి అంతరిక్ష య్యాతికుడిని రోదసీలోకి పంపుతారనే, వారితో పూర్తిగా 
ఏకీభవించాయి. 
కాలం గడుస్తూ ఉంది. నా జీవితంలో రెండు సంతోషకరమైన సంఘటనలు జరిగాయి. 
నేను ఏర్‌ఫోర్స్‌ లెస్ఫెనెంటునయ్యాను. వాల్యా నా భార్య అయింది. ఓరెన్‌ బుర్స్‌ కెంతో 
రుణపడి ఉన్నాను - కుటుంబాన్ని వ్వడమేకాక, విమానం మీద పూర్తి అధికారం సంపాదించ 
గలిగాను. 
ఉరాల్స్‌నుండి మేము ఉత్తరానికి బయలుదేరాం. అక్కడే - పనీ, అక్కడే - శిక్షణా. 
నేను ఎక్కువగా విమానంమీద ఎగిరాను, ముఖ్యంగా ఎంతో నేర్చుకొన్నాను. ఏవియేషనుకు 
సంబంధించిన సిద్దాంత విషయాలను పట్టుదలతో అధ్యయనం చేశాను. నా తీరిక వేళలు 
చదువుకు వినియోగించాను. 
కళ్ళులు గదిలోకి తెచ్చి, గదిని వేడి చేసేవాడ్ని. వంట చేస్తూ వాల్యా యిలా అనేది: 
“ఏద్దెనా పెద్దగా చదువు.” 
నవలలూ, కథలూ వ్లైమానికుల జీవితం నుండి ఏరుకొనేవాడ్ని. ఇది వాల్యాకు ఎంతో 
నచ్చింది, 
ఆవిధంగా జీవితం ముందుకు పరుగులు పెడుతూ సాగింది. మూడవ అంతరిక్ష 
రాకెట్‌ మనకు కనుపించని చం( దగోళపు భాగాన్ని ఫోటో తీసింది. “ఊహించ లేనంత ఖచ్చి 
తంగా!” నా మనస్సులో అనుకున్నాను “దీన్ని బట్టి చాలా తొందరలో...” 
కొన్నాళ్ళ తర్వాత నేను దరఖాస్తు పెట్టుకొన్నాను - అంతరిక్షయా(తికులకు శిక్షణ 
యిచ్చే బృందంలో సభ్యుడుగా చేర్చుకోమని, ఒక - వేళ అలాంటి బృందం ఉన్నట్లయితే, 
ఎందుకు - అలాంటి నిర్భయం తీసుకొన్నానో చెప్పడం కష్టం. ఆతర్వాత తెలిసింది, 
అలాంటి నిర్ణయానికి వచ్చింది నేనొక్క డినే కాదని, యింకా చాలామంది అలాంటి నిర్భయానికి 
వచ్చారు, వారిలో వ్లైమానికులు కానివారూ ఉన్నారు. 
నాకు దీనికి కొంత అర్హ తలున్నాయి -- నేను యువకుడ్ని, ఆరోగ్యవంతుడ్ని, విమానంనుండి 
పారాచ్యూట్‌ తో దూకడంలో బాగా నేర్పుగలవాడ్ని. నిజానికి చెప్పాలంకే నేను నా అప్లికేషన్‌ 
“విజయ చేకూరుతుందని మాతం అనుకోలేదు. “వేలకు వేల మందీ నాకన్నా శక్తి 
“9 అనుకున్నాను. 
సిలుపు. వచ్చినప్పుడు నా ఆనందం వర్థ్యనా తీతం. మొదట ఎంతో 
ప్యాషున మెడికల్‌ పరీక్ష సాఫీగా అయిపోయింది. నేను మళ్ళీ 
చేసిన చోటకి వెళ్ళవలసివచ్చింది. చివరి నిర్భయం మాతం చాలా 
పాళా నేను ఆదుర్చాపడుతున్నానని మాతం తెలుసుకుంది కానీ, దీనికి 
౨మె ఊహించలేకపోయింది. యింకా ఏ నిర్భయం తెలియనప్పుడు 
“౮ మనిపించింది. కానీ నాకు తెలుసు వాల్యా నా ఉద్దేశాలకూ, నిర్భయాలకూ 


[1 


నా గురించి ఆమె సంతోషపడుతుందే గానీ, అభ్యంతరపెట్ట దని. ఒకే ఆశయాలకూ, 
ఒకే నిర్ణయాలకూ మా యిద్వరిమధ్య ఎంతో అనుకూలత ఉండేది. 
న్‌ — యె 


4 ళల నో 
వన Su 


ది ఎంతో ఉత్సాహవంతమైన పండుగ. వేయికి ఒక్కడు మాతం 


బహుమానం - మా 


అలాంటి పండుగ జరుసకుండా ఉంటాడేమో. నా 25వ పుట్టిన రోజుకు అత్యంత ఆనందమైన 
మొ 
ల 


గ్రానుండి పిలుపు. దాని (పాముఖ్యం నాకు బాగా అర్హమ్టైంది. 


“వాస్తోక్‌'తో పరిచయం 


“నేను తితోవ్‌.ో 

“నా పేరు అన్‌ దియాన్‌.” 

“గారిన్‌, యూరీ.” 

మొదటి పరిచయాలు, మొదటి సారి కలయక. ఒకళ్ళనొకళ్ళం ఎంతో కుతూహలంగా 
చూసుకొన్నాం. నిరాడంబరమైన మామూలు మనుషులు. 

వెంటనే మా శక్తులలో నమ్మకం కలిగింది. 

మేము మాస్కోకు దగ్గరగా నున్న ఊళ్ళో మకాం చేశాం. యిప్పుడు దాన్ని “నక్షత 
పట్టణం” అంటారు. రాబోయే రోజులల్లో, స్వయం కృషి ద్వారా, ఎంతో నేర్చుకోవల్సి 
ఉందని తొందరలోనే అర్థం చేసుకొన్నాం. ముఖ్యంగా వ్యవధి మాతం ఆశే లేకపోయింది. 
శాస్త్రజ్ఞులూ, నిర్మాతలూ, అవసరమైన. అన్ని ఏర్పాట్లూ చేశారు. 

అంతరిక్ష యాతా శిక్షణలో, అనేక విజ్ఞాన శాఖలనుండి నిపుణులు మాకు శిక్షణ యిచ్చేవారు. 
మేము రాకెట్‌, రోదసీ సాంకేతిక విజ్ఞానమూ, అంతరిక్ష నౌకా నిర్మాణమూ, జియోఫిజిక్సూ, 
ఖగోళశాస్త్రమూ, వైద్యశ్మా స్త్రమూ నేర్చుకున్నాం. సిద్దాంత శిక్షణే కాక్క వ్యాయామ 
శిక్షణలో కూడా చాలా కాలం వెచ్చించేవాళ్ళం. బంతి ఆట, నీళ్ళలోకి దూకడం, సైకిలు 
(తొక్కడం మొదలైనవి వ్యాయామంగా చేసేవాళ్ళం. ఎలాంటి వాతావరణ పరిస్తితుల = సనా 
మా శిక్షణకు ఏవిధమైన ఆటంకం ఉండేది కాదు. నూ శిక్షణ వైద్యుల ర్యమే 
జరిగేది. మామూలు శిక్షణ తర్వాత నిశ్శబ్బం నిండిన (పత్యేకపు గదిళలోనూ, " టీః 
లోనూ, వేడిగాలి గదిలోనూ, _పత్యేకంగా సృష్మింపబడిన భారరాహిత్య క్ట వో కష్ట 
మా (పత్యేక శిక్షణా కార్యకమాలు (పారంభమయ్యాయి. 

అంతరిక్ష నౌక నిర్మింపబడుతూ ఉంది, (పయోగానికి తొమి, 
వేసవిలో నేను దాన్ని మొదటి సారిగా చూశాను. “వొస్తోక్‌” 
నౌక రక్షణ కవచం అంతరిక్షంనుండి తిరిగి వచ్చేటప్పుడ. 
పొందుతుందని . మేము. తెలుసుకున్నాము. 


12 


“గగారిన్‌ కేం పర్వాలేదు - అతడు ఫౌం్యడి దగ్గర పనిచేశాడు” అని ఒక మ్మితుడు 
నవ్వుతూ అన్నాడు. 

“అయినప్పటికీ కొన్ని వేల డ్మిగీల వేడి యూరీకై నా ఎక్కువే” అన్నాడు యింకొకడు. 

“ఏదో విధంగా “కరిగి పోకుండా ఉంటాములే.”” 

మేము నౌకలో అమర్చబడిన ఉష్ణ కవచం ఎలా పని చేస్తుందో పరిచయం చేసుకొన్నాం. 
కొంచెం ముందుగా చెప్పుతాను నూ అంతరిక్ష (పయాణ సమయంలో కాబిన్‌లోని ఉప్మో గత 
మామూలుగానే ఉండేది. 

నేను అంతరిక్ష నౌకను గురించి కొంత చెప్పాలనుకుంటున్నాను. “వాసో క్‌-1” 
మిగతా నౌకలతో పోల్చిచూస్తే, నిర్మాణ మొక్కటే అయినప్పటికీ కొన్ని తేడాలు మాతం 
కనిపిస్తాయి. అంతరిక్ష నౌకలో ముఖ్యమైనవి రెండు భాగాలు. మొదటిది సై లెట్‌ “కాబిన్‌” 


అందులో యంత సామ్మాగులు అమర్చబడ్డాయి. రెండవ భాగంలో (బేకింగ్‌ పరికరాలు 


జై 


ఏర్పాటు చేయబడ్డ యరంతాలతో అమర్చబడింది. 

కాబిన్‌ లో అన్నిటి కన్నా పెద్ద aj “కుర్చీ” దీనికి జెట్‌ విమానాల్లో ఉండే 
కటాపుల్ళ్‌ అమర్చబడింది. సిగ్గలు (పకారం మనిషితో పాటు కుర్చీ నౌకనుండి విడిపడుతుంది. 
కటాపుళ్సే కాకుండా యీ కుర్చీలో రక్షణ పడవా ఆహార పదార్వాలూ, రేడియో పరికరాలూ, 


చిన్న మందుల 


బహుశా, చాలామంది చదువరులు సినిమాలో గానీ, మెలివిజన్‌లో గానీ నౌక అంతర్‌ 


నిర్మాణానాన్ని చూసే "ఎంతో క్లీష్పమైన రేడియో 'టెక్టిక్‌, ఆప్టికల్‌ 
నిర్మాణాలూ ఉన్నాయి. అంతరిక్ష నౌక-- బయట ఏమి జరుగుతుందో "పైలెట్‌ కిటికీ 


౦ మామూలుది కాదు, గట్టితనంలో లోహానికే 
కుండా, భూమి మీద కన్నా ఎంతో (సకాశవంతస్నై మెట్ల రాం 


మామూలు. పరిస్తితులలో అంతరిక్ష At een అవకాశాన్ని ర్‌ ంచే 
“(త _సామ్మాగులు క కాబిన్‌లో అమర్చబడ్మాయి: ఉష్నో (“త (ప్రాణవాయువు మొదలైన 
చిని. చూసే యంత సామ్మాగులు. ఖచ్చితంగా పనిచేసే యంత సామ్మాగి (పయోగం 
ఎద డి తిగిగి చేరేంత వరకూ స్మ్యకమంగా పనిచేశాయి. 


వ్ల 6 శాలు ఖచ్చితంగా పనిచేశాయి. ఒక యం(తం గురించి మీకు విపులంగా 


ప, "నో ఉంటుంది, మామూలు గోళం, (పతి స్కూళ్ళో ఉండే భూగోళం 
చే న సమయంలో యీ గోళం తిరుగుతూ ఉంటుంది. ఏ క్షణంలోనైనా 


భగామిప్టైన ఏభాగంలో మా అంతరిక్ష నౌక ఉందో చెప్పగలి గేవాళ్ళం. 
[జై తు ఉంతో ఖచ్చితమైన అంతరిక్ష నౌక నడిచే విధానం 


ఆ 


77+ 


పోరు 9 _జ్ఞ్మల నౌకా” స్మతల (పజ్ఞకు, మనః పూర్వక నివాళి నర్పించాలని పించేది. 


13 


మీకు తెలిసిననట్టు గానే అంతరిక్షంలోకి నౌకను మల్టీ రాకెట్‌తో (పయోగిస్తారు. 
“వాస్తోక్‌” నిర్జీత ఎత్తుకు చేరుకున్నప్పుడు, రాకెట్‌ నుండి విడిపడి తర్వాతి అంతరిక్షయానం 
స్వయంగా చేస్తుంది. వేగం - దాదాపు సెకండుకు రి కిలోమీటర్లు. 

““వాస్తోక్‌”ను భూమికక్యలోకి తీసుకొనిపోయిన రాకెట్‌ శక్తి దాదాపు 2 కోట్లు 


అంతరిక్షంలో 108 నిమినులు 


"స్మా డోమ్‌కు వెళ్ళబోయే ముందు అంతరిక్ష య్మా(తికులు ఎరచౌకుకు, (కెమ్మిన్‌కు, 


ఆం 


(1 


లెనిన్‌ సమాధికి, వెళ్ళడం ఒక ఆచారంగా మారింది. 

మంచుతో కప్పబడి, వసంతరుతువు కొరకు ఎదురు చూస్తున్న మాస్కో పట్టణంలో 
ఒక రోజు నడుస్తున్నాను. 

వేలమంది మనుష్యులు గోర్కీ వీధిలో నడుస్తూ ఉన్నారు, నన్ను దాటుకుపోతున్నారు. 
కానీ మానవాళి చరితలో అనుకోని సంఘటన జరగబోతుందని అందులో ఎవరికీ తెలియదు. 
(శెమ్మిన్‌ గోడల వద్ద కొద్ది క్షణాలు నిలువబడ్మాను, యింకొకసారి లెనిన్‌ సమాధి వైపు 
చూశాను మాస్కో నది వద్దకు వెళ్ళాను.... ఆ రోజు ర్యాతి బైకనూర్‌ వెళ్ళాను. 

నాతో పాటు కాస్మాడోమ్‌కు గేర్మన్‌ తితోవ్‌, యింకా కొంతమంది అంతరిక్ష యా(తి 
కులూ, సాంకేతిక నిపుణులూ, వైద్యులూ కూడా బయలుదేరారు. మేము ఆదుర్చాపడుతామనీ, 
బయలుదేరే రోజు మాకు తెలియనివ్వకుండా ఉండాలని అనుకున్న వాళ్ళ భయాలు కార 
ణంలేనివని నిరూపింపబడ్డాయి. నేనూ, అవసర పరిస్టితులల్ళో “వాస్తోక్‌” కాబిన్‌లో నా 
బదులు (పయాణించడానికి నియమింపబడ్డ గేర్మనూ, ఎంతో స్పిమితంగా ఆనందంగా 
ఉన్నాము. 

మేము అంతరిక్ష యా(తకు తయారుగా ఉన్నాం. ఎంతో కాలం నుండి వేచి ఉన్న 
(పభుత్వ కమిషన్‌ నిర్భయం కాస్మాడోమ్‌లో మాతమే వెల్లడించారు, - నన్ను “ES. 12 
కమాండరు గానూ, గేర్మన్‌ తిత తోవ్‌ను _ అత్యవసర పరిస్టి తులలో నాకు బదులు" గానూ. 
నిర్ణ యించారు. 

ఏపిల్‌ 11 వ తేదీ వరకూ నేనూ గేర్మన్‌ తితోవ్‌ కలిసి చే 
యా(తను గురించిన ముఖ్యమైన విశేషాలన్నీ పూర్తిగా తెలుసుకున్నాం. . ౬ 
సమయంలో చేయవరిసిన వన్నీ క్షుణ్ణంగా నేర్చుకోవడమే కాక, అన్నీటినీ గుర్తుంచు 


వచ్చింది. ఈవిషయంలో మాకు నౌకానిర్మాతలూ, శౌ(స్త్రుజ్ఞలూ 7 తో చోడణాలలా- గ్రాన 
“అంతరిక్ష భోజనానికి” మేము అలవాటు పడ్డాం ట్యూ. ఉనాన గ 
మాంసమూ తినాల్సి వచ్చేది. క్ష 


14 


అంతరిక్ష యానానికి ముందు రోజు పూర్తి విశౌంతి దినం. నేనూ గేర్మన్‌ ఉండే 
చిన్న యింట్లో సంగీతం మెల్బగా వినిపిస్తుంది. అంతరిక్ష యానం గురించి మాతం మేము 
ఒక్క మాట మాటాడలేదు. మా బాల్యాన్నీ, చదివిన పుస్తకాలూ చూసిన సినిమాలూ 
జ్ఞప్తికి తెచ్చుకున్నాం” జరిగిన విశేషాలూ, సంఘటనలూ గుర్తుకు తెచ్చుకొని మనసారా 
నవ్వుకున్నాం. మమ్మల్ని చూడడానికి, మాతో ఎప్పుడూ ఉండే డాక్టరు కాక్క యింకా స్నేహి 
తులూ, ముఖ్య నౌకా నిర్మాత వచ్చారు. 

ర్మాతి 9 గంటల కల్గా న్ని దకుప కమించాం. నాకే విధమైన కలలు మాతం రాలేదు. 
ఉదయం అయిదున్నరకు డాక్టరు నన్ను నిద లేపాడు. తన కిష్కృమైన పాట పాడుతూ 
గేర్మన్‌ కూడా నిదలేచాడు. చివరిసారి పరీక్ష -- అంతా మామూలుగా ఉంది. 

నాకు రోదసీ దుస్తులు తోడిగారు. బహుశౌ అప్పుడే ననుకుంటా మొదటి సారి నా 
“ఆటో. గాపు” 
తర్వాత నేనూ గేర్మన్‌ (పత్యేక బస్సులో ఎక్కాం, యిక్కడి నుండే రోదసీ జీవితం 


యిచాను. 
ww 


(ప్రారంభమైంది. రోదసీ దుస్తులు గాలిని పంపే యం(తాలకు కలుపబడ్డాయి. 

ఆకాశంలోకి నిటారుగా నిలబడివున్న (బహ్మాండమ్హైన రాకెట్‌ వద్ద -- నేను అందరి 
వద్దా సెలవు తీసుకొని - లిఫ్స్‌లో రాకెట్‌ సై భాగానికి బయలుదేరాను. బయలుదేరటానికి 
ముందు నేను చేసిన విజ్ఞప్తి అందరికీ తెలిసినదే. దాన్ని దినషతికల్ళోనూ, రేడియో 
ద్వారానూ (పకటించారు. అయినప్పటికీ కాస్మాడోమ్‌లో చెప్పిన మాటలను తిరిగి జ్ఞాపకం 
చేసుకోవాలనిపిస్తుంది. నిజానికి, అవి బయలుదేరటానికి ముందు నా మనస్సులోని భావాల 


“అంతరిక్ష యానం నాకు ఆనందకరమ్మె నదా? అవును, ఎంతో ఆనందకరమైన 
విషయం. నిజానికి, అన్ని కాలాల్శ్ళోనూ మానవునికి, (కొత్త విషయాలు కనుగొనడంలో 
పాల్గొనడం -- అత్యంత ఆనందకరమైన విషయం. ఈ మొదటి అంతరిక్ష యానాన్ని 
కమ్యూనిస్టు సమాజపు (పజలకు అంకితం చేయగోరుతున్నాను - మన సోవియట్‌ (పజలు 
యు సమాజంలో (పవేశిస్తున్నారో, యావత్‌ (పపంచ (పజలూ యే సమాజంలో (ప్రవేశిస్తారని 

ను న్ముతున్నానో, ఆ కమ్యూనిస్టు సమాజపు (పజలకు. బయలుదేరటానికి .ముందు 
ష్‌ వాతం ఉన్నాయి. 
జ తులారా! సెలవు అని మీకు చెప్పుతున్నాను, దూర (పయాణం చెయ్యబోయే 
ల కొకళ్ళు చెప్పుకొనే లాగా. తెలిసిన వారినీ, తెలియని వారినీ -- దగ్గరి వాళ్ళనూ, 
కౌగలించుకోవాలని పిస్తుంది!” 
క హా. ఒక్కడినే అనేక యం(తాల మధ్య - రోదసీ (పయాణానికి 


రేడియో మాతం నాకు యితర (ప్రపంచంతో సంబంధం 


నేను ఆందోళనపడ్డ మాట, సహజమే - అలాంటి పరిస్పి తులలో ఒక్క రాబర్జు 
మాతం ఆందోళనపడకుండా ఉండేవాడేమో! అయినప్పటికీ, అంతరిక్ష య్యాత విజయవంత 
" మౌతుందనీ, శాస్త్రజ్ఞాలు, "పెక్నీషియనులు ఊహించని దేదీ జరగదనీ, మాతం నాకు పూర్తి 
నమ్మకం కలిగింది. "రాకెట్‌లోనూ, రోదసీ దుస్తులలోనూ, పరికరాలలోనూ, భూమితో 
సంబంధంలోన్లూ ఆహార పదార్చాలలోనూ పూర్తి విశ్వాసం కలిగింది. నామీద కూడా 
అలాంటి నమ్మకం కలిగి ఉన్నారనుకున్నాను. దీన్నంతా “అంతరిక్ష యా(తకు తయారవడం” 
అంటారు. 

బయలుదేరబోయే ముందు అంతరిక్ష నౌకలో కుర్చీలో కూర్చొని దేన్ని గురించి 
ఆలోచించాను? రేడియో పరికరాల పరీక్ష పూర్తి అయింది. సంగీతం వినిపిస్తుంది. నాకు 
ఒంటరితనం అనిపించకుండా ఉండేటందుకు "స్నేహితులు తగు జాగత్తలు తీసుకొన్నారు. 
“తీరిక కాలలో యింకా ఒక గంట మాతం ఉంది. 

మానవ మనోవేగం ఒక గంటలో ఎంత దూరం (_పయాణిస్తుందో యింకా ఎవ్వరూ 
అెక్కవేయలేదు! ఎంతో కాలం (కిందట నేను పయొనీర్‌ బృందంలో చేరిన రోజున నాకు 
ఎర నెక్‌టు యిచ్చిన ఘటనను గుర్తుకు తెచ్చుక్‌న్నాను. పయొనీర్‌ అనే మాటకు 
“స్కాటు” శాస్త్రజ్ఞుడు, “ముందుబాట చూపేవాడ”ని అర్హం అని నాకు తెలుసు! 
ఎంత చక్కని మాట! 

భూమ్యాకర్షణ శక్తి నుండి విడిపడ్డ మొదటి మానవుడిని కాబట్టి మళ్ళీ నేను 
“పయొనీర్‌”గా మార వలసి వచ్చింది. యుగాల తరబడీ . దీన్ని గురించి కలలు కన్నారు, 
కానీ అప్పుడిది అసాధ్యమె నదిగా, కేవలం కథలలోని ఊహాగానంగా మాతం ఉండేది. 

9 గంటల 7 నిమిషాలకు రాకెట్‌ యంతాలు స్విచ్‌ చేశారు. బరువు పెరగడం 
ఆరంభించింది. నేను కుర్చీలోకి (తోయబడ్నాను. “వాస్తోక్‌” భూమినుండి వాతావరణంలో 
(ప్రవేశించగానే నేను భూగోళాన్ని చూశౌను, స్టైబీరియన్‌ నది మీద: అంతరిక్ష నౌక (పయాణం 
చేస్తుంది. ద్వీపాలూ, సూర్య కాంతి వల్బ ఒడ్డున ఉన్న అడవులూ స్పష్టంగా కనుపించాయి. 

ఆకాశంలోకి కొంతసేపూ, భూమి మీదకు కొంతసేపూ చూళశౌను. కొండశిఖరాల 
"పెద్ద సరస్సులూ, స్ప్క్టంగా గుర్తించాను. పొలాలు కూడా కనుపించాయి. 

అన్నిటిలోకీ దిగ్మండలం చక్కగా కనుపించింది - ఇంద ధనుస్సులో అన్ని 
భూమిని నల్బని ఆకాశం నుండి సూర్యకిరణాల సహాయంతో వేరుచేస్తున్న "కః 
గండంగా ఉన్న భూగోళం స్పష్టంగా కనుపించింది. ఆ రంగు తెల్బని, నీం హ మండి 
నల్బ్యని రంగులోకి మారుతున్నట్ళుగా.... 

భారరాహిత్య స్పితికి నేను తొందరగానే అలవాటు పడ్డాను ౯ ఎగ్‌ 
మాడింది. నేను పుస్తకంలో (వాసిన తర్వాత పెన్సిలును వ 
కాగితాలతో పాటు కాబిన్‌లో స్వేచ్చగా ఎగరడం |! సాం 


16 


కట్టు బడిన "పెన్సిలు విడిపడింది, "పెన్సిలు కుర్చీ (క్రింద ఎక్కడో పడిపోయింది. అప్పటి నుండి 
దాన్ని నేను చూడ లేదు. తర్వాతి పరిశోధనలన్నీ నేను రేడియో ద్వారా పంపడమో, లేదా 
"టేపురికార్డు చెయ్యడమో చేయవరిసి వచ్చింది. 

ఈ చిన్న సంఘటన తప్ప అనుకోని సంఘటన లేవీ జరుగలేదు. ముందుగా ఊహించినట్ళుగా 
(పయాణం ఎట్టి మార్పులు లేకుండా ఖచ్చితంగా సాగింది. భూమి మీద మా అంచనాల 
(ప్రకారం, చివరకు భూమి మీద దిగేంతవరకూ జరిగింది. 

10 గంటల 25 నిమిషాలకు యంతాలు వాటంతటవే వేగం తగ్గెటట్టు వ! 
యం(తం తన పనిని (పారంభించింది. అంతరిక్ష నౌక వాతావరణంలో (ప్రవేశించింది. భార 
రాహిత్య స్పితి అంతమైంది, మళ్ళీ బరువు పెరగడం ఆరంభించి, నేను కుర్చీలోకి (తోయ 
బడ్మాను. బయలుదేరేటప్పటి కన్నా యిప్పుడు యింకా బరువనిపించింది. 

10 గంటల 655 నిమిషాలకు, బయలుదేరిన 108 నిమిషాల తర్వాత, “వాస్తోక్‌” 
కజఖ్‌ స్పాన్‌ లోని సెమెలోవ్య అనే (గామం వద్ద క్షేమంగా దిగింది. 

నారింజ రంగు రోదసీ దుస్తులలో నేను బహుశౌ చాలా వింతగా కనిపించి ఉంటాను. 

మొదటి భూవాసులు, చిన్న పిల్చతో ఉన్న (స్తీ , నాదగ్గరికి రావటానికి భయపడ్డారు. 
వీరు ఆన్నా అకీమొన్నా తహ్వారొవాా ఆమె మనుమరాలు రీతా. 

తర్వాత పొలంలో పని చేస్తున్న వ్యవసాయ యం(తాల మెకానిక్‌లు పరుగెత్తుకుంటూ 
వచ్చారు, మేము ఒకళ్ళ నొకళ్ళం కౌగలించుకొని ముద్దులు పెట్టుకున్నాం. నేను అంతరిక్షంలో 
ఉన్న ఈ రెండు గంటలలో, రేడియో ద్వారా (పపంచ మంతా యీ విషయం (పచారం 
చేశారు. నన్ను కలుసుకొన్న వాళ్ళకు నా పేరు అప్పుడే తెలిసి పోయింది. 

నీటిశబ్బం చేస్తున్న లోతైన వంకకు కొన్ని మీటర్ణ దూరంలో “నొస్తుకో దిగింది. 
అంతరిక్ష నౌక నల్బ బడింది, అందువల్ల నేమో (పయాణం ముందు కన్నా అది నాకు యింకా 
అందంగా, దగ్గరి చుల్చుంగా కను 


నూతన ప్రయోగాలకొరకు 
ఎదురుచూస్తునా సెం 


క్ష యాత తర్వాత యింతకు ముందు ఎవ్వరికీ తెలియని మామూలు మనిషినైన 
౨కాల వాట మాస్కోలో తిరగటానికీ, ఎ్యర చౌకు దగ్గరకు రావటానికీ చాలా 


“షష్ట ని వచ్చిం తర్వాత దాన్ని నిరాకరించలేం. ఈ (పసిద్దికి ఎవరికి 
“on ఆనస్నావన్నది మాతం ఆలోచించాల్సి వస్తుంది. 
స శ్వ నన్ను యిలా అడిగాడు: 
ఏపిల్‌ 1”) ] శంవత్సరం తర్వాత మీ పేరుకు వచ్చిన ప్రసిద్ది వల్ళ మీరు 
పోరే? "హుశౌ మీరు యిప్పుడు, జీవితాంతం వి శాంతి తీసుకో 


LZ 


“వ్మిశాంతా?” అతని మాటకు నేను అడ్డు పడ్డాను “మా సోవియట్‌ దేశంలో అంతా 
పని చేస్తారు - అందరికంటే ఎక్కువగా బాగా "పేరున్న వాళ్ళూ, సోవియట్‌ యూనియన్‌ 
వీర బిరుదాంకితులూ, సోషలిస్ట్‌ వీర బిరుదాంకితులూ కృషి చేస్తారు. అలాంటివారు మా 
దేశంలో వేలమంది, యితరులకు ఆదర్శంగా ఉంటూ వాళ్ళు యింకా బాగా పని చెయ్యటానికి 
(సయత్నిస్తారు. 

మొదటి అంతరిక్ష యానం తర్వాత మాకు పని ఎక్కువై ౦దే కానీ తగ్గలేదు. మేమం 
దరమూ అధ్యయనం సాగిస్తున్నాం. అంతరిక్ష యానాన్ని గురించిన ముఖ్య విషయాలు 
తెలుసుకోవడంలో ముందడుగు వేస్తున్నాం. మేము అంతరిక్ష య్య్మాతిక దళం నుండి 
విడిపోలేదు, (పతి రోజూ పరిశోధనాలయాల్శ్ళోనూూ క్ఞాసులలోనూ పనిచేయడమే కొక్క 
యితరులకు మా విజ్ఞానాన్ని అందచేస్తున్నాం. 

మా పనిని తెలివైన యువకులు కొనసాగిస్తున్నారు! వాళ్ళ పని సులభంగానూ, కష్టంగానూ 
వుంటుంది. సులభ మెందుకంకే యిప్పటికి చాలా తెలుసుకున్నాం - కష్పమెందుకం'కే 
(పతిసారీ కార్య(కమం, యర్మతాలు ఎంతో జటీల మౌతాయి. 

నేను యిప్పుడు చెప్పబోయే రహస్యానికి నా స్నేహితులు నన్ను క్షమిస్తారను కుంటాను, 
(సతి అంతరిక్ష య్యాతికుడూ, అంతరిక్షంలోకి పోయి వచ్చిన తర్వాత, మళ్ళీ యింకొక 
సారి మన “నీలపు గోళాన్ని” చూడాలని తప్పక కోరుతాడు. 


స్ముపీం సోవియట్‌ (పభుత్వ ఉత్తరువు 


సోవియట్‌ యూనియన్‌ వీర బిరుదును (పపంచ (పథమ సోవియట్‌ సైలట్‌ - 
కాస్మానాట్‌ మేజర్‌ గగారిన్‌కు (పదానం చేయబడింది. 

వీరోచితమ్హైన కార్యాన్ని - మొదటి అంతరిక్ష యానాన్ని సాధించి, మన సోషలిస్టు 
మాతృ భూమికి (ప్రతిష్ట తెచ్చి, సోవియట్‌ పజలకూ, కమ్యూనిజానికీ చేసిన సాహ 
సవంతమెన, కీర్తివంతమైన సేవకూ మానవ (ప్రగతికి చేసిన కృషికీ “సోవియట్‌ 
యూనియన్‌ వీరుడు” అనే బిరుదునూూ, “లెనిన్‌ ఆర్హరునూ,” “బంగారు నక్షత” 
పతకాన్నీ, (పపంచ (పథమ సోవియట్‌ పైలట్‌ -- కాస్మానాట్‌ మేజర్‌ గగారిన్‌ యూరీ 
అలెక్సేయెవిచ్‌కు (పదానించడమైనది. యీ వీరుడి కంచు వ్యిగహం మాస్కోలో 
నెలకొల్పడానికి నిర్హ్శయించడమై నది. 


సు సీం సోవియట్‌ అద్యక్షుడు, 


ఎల్‌. (బేబ్నవ్‌ 
స్నుపీం సోవియట్‌ కార్యదర్శి, 
ఎమ్‌. గయొర్నాద్దె 
మాస్కో, (కెమ్మిన్‌, 
14 ఏ పిల్‌, 1961, 


స్నుపీం సోవియట్‌ (పభుత్వ ఉత్తరువు 
“సోవియట్‌ యూనియన్‌ స్టైలట్‌ - కాస్మానాట్‌ -- బిరుదం నిర్ణయం.” 
(పధమ మానవ అంతరిక్ష యాత సందర్భంలో “సోవియట్‌ యూనియన్‌ 
"పైలట్‌ - కాస్మానాట్‌” అనే బిరుదు నిర్ధయింపబడింది. 


స్ముపీం సోవియట్‌ అధ్యక్షుడు, 
ఎల్‌. (బేజ్నెవ్‌ 
స్నుపీం సోవియట్‌ కార్యదర్శి, 
ఎమ్‌. గెయొరాదె 
గి యి 
మాస్కో, (కెమ్మిన్‌ శ 
14 వ్యపిల్స్‌ 1961. 


స్నుపీం సోవియట్‌ (పభుత్వ ఉత్తరువు 


“సోవియట్‌ యూనియన్‌ పైలట్‌ - కాస్మానాట్‌ - వై నూనికుడు” అనే బిరుదు 


3 
ఆ 
మేజర్‌ గగారిన్‌కు (పదానం చేయబడింది. 
““వాస్తోక్‌”” అంతరిక్ష నౌకతో (పపంచ చర్మితలో అంతరిక్షంలో (పథమ మానవ 
యా(తను దిగ్యిజ యంగా నెరవేర్చినందుకు సోవియట్‌ యూనియన్‌ వీరుడు పైలట్‌, 
మేజర్‌ గగారిన్‌ యూరీ అలెక్సేయెవిచ్‌కు “సోవియట్‌ యూనియను సైలట్‌ -కాస్మానాట్‌” 


అనే బిరుదు (పదానించడమై నది. 


సుప్రీం సోవియట్‌ అధ్యక్షుడు, 
ఎల్‌. (బేజ్నెన్‌ 
స్నుపీం సోవియట్‌ కార్యదర్శి, 
ఎమ్‌. గెయొరాదె 
౧ణ౫ి 
మాస్కో, (కెమ్మిన్‌ శ 
14: ఏపిల్‌, 1961. 


షష 


| పియమె బాలబాలికలారా! 


హృదయ పూర్వక కృతజ్ఞతలు. నేను గౌరవ పయొనీర్‌ గా ఉన్నందుకు చాలా 
సంతోషము. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని రుజువు చెయ్యటానికి (పయల్నిస్తాను. 
మీ చదువులోనూ, సామాజిక జీవితంలోనూ ఎన్నో విజయాలు కలగాలని నేను 
ఆకాంక్షిస్తాను. మన కమ్యూనిస్టు పార్టీకీ లెనిన్‌ “పేరుగల కొంసామోల్‌ కూ 
(ప్రియ పుతులుగా సేవ చేస్తారని ఆశిస్తాను. 

T7481... గగారిన్‌ 


uuu 


భూగోళాన్ని 
చూస్తు న్నాసు 


అన amltrasiva రం Kancheta. 
B, Tec; ్నMECH.) 


అతను మొదటి సారి స్వయంగా విమానం నడిపించిన 


మవుతుందని అతనికి స్పష్కమ్హాంది. 


“పుట్టిన రోజు -- యిది ఎంతో ఉత్సాహవంతమై న పండుగ. వేయికి ఒకడు మాతం "ంటి 


జరుపకుండా ఉంటాడేమో. నా 25వ పుట్టిన రోజుకు అత్యంత ఆనందమైన హు 
మాస్కోనుండి పిలుపు. దాని (పాముఖ్యం నాకు బాగా అర్భమైంది. చేలు వే సరః 


ఉఊశ్శో మకాం చేశాం. యిప్పుడుదాన్ని “నక్షత పట్టణం” అం 


ఆదర్శమైన సపైలట్‌-స్నెటర్‌ యూరీ గగారిన్‌ అంతరిక్ష (పయాణానికి శిక్షణ (పారంభించాడు. 
అంతరిక్ష నౌక “వొస్తోక్‌” కాబిన్‌లో తన స్మానాన్ని ఆ్యకమించబోయే ముందు అతను సుదీర్చమైన 
శిక్షణ పొందాల్సి వచ్చింది, సెంటీప్యూగ్‌ లోనూ, నిశ్శబ్బపు గదిలోనూ, వేడిగాలి గదిలోనూ పాఠాచ్యూ 
ట్‌తో విమానం నుండి "'దూకడంలోనూ, (ప్రత్యేకంగా శిక్షణను పొందాడు, అంతేకాక అత్యంత కిష్టృమైన 


ఆం 


అంతరిక్ష నౌకా యంతాల నిర్మాణం కూడా ఆకళింపు చేసుకొన్నాడు. 


ఇ క? క్యు 
తా 


అంతరిక్ష యాత విజయవంత మౌ తుందనీ, యీ గొప్ప (పయోగం జయ పదంగా అంత మౌతుందనీ 


గగారిన్‌ నమ్మాడు, యీ హం చేసిని వారందరిలోనూ కలిగింది, 


“మేము అంతరిక్ష | తకు తయారుగా ఉన్నాం. ఎంతో కాలం నుండి వేచి ఉన్న (పభుత్వ 
కమిషన్‌ నిర్భయం కాస్మాాడొ రు, -- నన్ను “వొస్తోక్‌-1” కమాండరు 


బదులు గానూ, నిర యించారు.” 


రాకెట్లతో 
ట్సతో (వాసః ig 


“చివరిసారి పరీక్ష -- అంతా మామూలుగా ఉంది. నాకు రోదసీ దుస్తులు తోడిగారు” గగారిన్‌ గుర్తుకు 
తెచ్చుకొన్నాడు. “బహుశౌ అప్పుడే ననుకుంటా మొదటి సారిగా నా “ఆట్మో గాపు” యిచ్చాను. 


“తర్వాత నేనూ గేర్మన్‌ (పత్యేక బస్సులో ఎక్కాం, యిక్కడి నుండే రోదసీ జీవితం ప్రారంభమైంది.” 


hoes 


బయలుదేరటానికి ముందు గగారిన్‌ యిలా అన్నాడు: “అంతరిక్షంలో మొదటి మానవుడు కావడం - 
బస్పష్క్పితో ముఖాముఖీ పోరాటానికి తలపడడం -- యింత కన్నా ఎక్కువ ఊహించడం సాధ్యమా?” 


బయలుదేరటానికి ముందరి నిముషాలు. 


“అంతరిక్ష నౌకలోని యం తాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి! బయలుదేరటానికి సిద్దంగా ఉన్నాను!” 


ల విల్‌ 1961 సంవత్సరం. మాస్కో కాలమానం 9 గంటల ర్‌ నిమిషాలు, 6, 7... “స్మార!” 
“లా స 1 


రాకెట్‌ - అంతరిక్ష నౌకల నిర్మాత ఎకడెమీషియన్‌ సెర్షేయ్‌ కొరొల్యోవ్‌, కాస్మా డొమ్‌లో. 


అంతరిక్ష నౌక “వొస్తోక్‌” భూమీతో స్పిర సంబంధం కల్సి ఉంది. 


మాస్కో నగరం. 


రేడియో సంతోషకరమైన వార్త (ప్రసారం చేసింది. 10 గంటల ర్‌ర్‌ నిమిషాలకు బయలుదేరిన 
108 నిమిషాల తర్వాత, అంతరిక్ష నౌక “వాస్తోక్‌” సెమెలోవ్య అనే (గామం వద్ద క్షేమంగా దిగింది. 


“అంతరిక్ష నౌక నల్శబడింది, అందువల్శ నేమో (పయాణం ముందు కన్నా అది నాకు యింకా అందంగా, 
దగ్గరి చుట్టంగా కనిపించింది” అన్నాడు మొదటి రోదసీ య్యాతికుడు. 


భూమిమీద దిగిన వెంటనే. 


(వధమ అంతరిక్ష యాతికుడు... రిపోర్టు యివ్వటానికి వెళ్ళుతూన్నాడు: 
“ప పిల్‌ 12వ తేదీన మానవ చరి తలో (ప్రధమ సోవియట్‌ అంతరిక్ష నౌక తన (ప్రయాణాన్ని 
జయ పదంగా ముగించింది.” 


మాస్కోలో మొదటి రోదసీ య్యాతికునికి ఘనస్వాగతం. 


ఒక సన్మాన సభలో గగారిన్‌ యీవిధంగా అన్నాడు: “పతి అంతరిక్ష యా తికుడూ, అంతరిక్షంలోకి 


పోయి వచ్చిన తర్వాత మళ్ళీ యింకొకసారి మన “నీలపు గోళాన్ని చూడాలని తప్పక కోరుతాడు.” 


అంతరిక్ష నౌకతో అతను మొదటి సారి మన గోళం చుట్టా (పదక్షిణం చేశాడు తర్వాత ఆప్త అతిధిగా 


(పపంచ (పయాణంచేశౌడు. 


గగారిన్‌ వెళ్ళిన (పతి చోటా ఈ శౌంత్కి స్నేహల దూతగా పరిగణింపబడ్నాడు. 


(పతి మానవుడి హృదయంలోనూ తన కుటుంబమన్నా, పిల్ణలన్నా తన పని అన్నా అత్యంత మా 


దరణలు, 


గగారిన్‌ ఒకసారి యీ విధంగా అన్నాడు: “దిన పష్మతికలు చదివినతరువ్తాత నాకు సంతోషమూ, 
సంకోచమూ కలిగాయి. మాతృ దేశంలోనే కాకుండా-- (పపంచ మంతటి దృష్టిని ఆకర్షి ంచడం 
కొంచెం కష్టమైంది. నాకు వెంటనే కూర్చొని (వాయాలని పించింది, ఏమంకే' ఈ అంతరిక్ష 
యా(త విజయం నాది కాదు. వేలాది మంది నిపుణులూ, పనివారూ దీని కోసం పాటుపడ్డారు. 
దీన్ని నా తోటి అంతరిక్ష య్యాతికుడె వర్షైనా జయ్మపదం చేసి ఉండేవాడు. 


నేను కళ్ళు మూసుకున్నప్పుడు నా ముందు యూరీ మొఖం (పత్యక్ష మౌతుంది. 
ఎంతో భావా యుక్తమైనది అతని మొఖం. ఏమా తపు ఆలోచనల్సెనా అతని మొఖం మీద 
(పస్ఫుటిస్తాయి, త్వరగా మార్చుచెందుతాయి, తన పనిలో హృదయం లగ్నంచేసిన మనిషి 
లొగా, 

మా పనిని గురించి ఏ విషయమైనా సరే, యూరీని కదలించి వేసేది. మేము పొందే 
(ప్రతి విజయాన్నీ అతడు చిన్న పిల్చవాడిగా సంతోషించేవాడు, ఏద్దైనా అనుకున్నది కాక 
పోతే బాధపడేవాడు. 

కష్టాల నెదుర్కోనటానికి అతడెప్పుడూ భయపడేవాడు కాదు. పని అంకే ఎంతో 
యిష్కృపడేవాడు. తన మంచితనం, _పేమాదరణలూ బాధ్యతలూ మా అందరికీ పంచి 
యిచ్చేవాడు. మేము అతన్నుండి చాలా నేర్చుకున్నాం. 

అతన్ని గురించి చాలా చెప్ప వచ్చు. యూరీ - మనస్సు విప్పిన మనిషి, మోసమంకే 
ఎరుగడు. 

ఒక్కదాన్ని గురించి మాతం నేను చెప్పలేను. అన్ని పనులు అతను ఎలా నిర్వహించేవాడో 
చెప్పడం చాలా కష్టం. స్నుపీం సోమియట్‌కు (పతినిధి యాత్‌ లీగ్‌ ఆర్హనైజేషన్‌ కేంద 
కమిటీ సభ్యుడు, సోవియట్‌ - క్యూబా మై(తీ సంఘానికి అధ్యక్షుడు, ఎన్నా కమిటీలకు 
(పతినిధి.... రచయితలూ శొ(స్త్రుజ్ఞా లతో తరచూ కలిసేవాడు, పయొనీర్శ వద్దకూ, యుద్ధ 
వీరుల వద్దకూ వెళ్ళేవాడు, యీ దేశంలోనూ యితర డేశాల్నోనూ చాలా (పదేశాలు 
సందర్శించాడు... 

ఇదంతా ఒక భాగం మ్మాతమే. యా(తకు సన్నాహాలు, బృంద శిక్షణ, నిర్మాణకర్తల 
కార్య కమాల్మో పాల్గొనడం, అంతరిక్ష నౌకలను తయారుచేసే ఫ్యాక్టరీల సందర్శన, చదువు. 
యింకా ఎన్నో, అవన్నీ చెప్పాలంకే సాధ్యం కాదు. 

మరి ఇల్గ్ఫు? కుటుంబం? అతను తన 34 ఏండ్నూ ఎంతో ఫలితం లేకుండా మాతం 
జీవించలేదు. మాటలో అతని ఆత్మిక సౌందర్యాన్నీ, ఆత్మిక సంపన్నతనూ మాతం వర్ణించ 
లేము. 

అలెక్సేయ్‌ అెయోనొవ్‌, 
"పైలట్‌ =కాస్మా? శ్‌ 
సోవియట్‌ కాణ్‌ 


పాఠకులకు మనవి 


ఈ పుస్తకాన్ని గురించిగానీ, దీని అనువాదాన్ని గురించిగానీ 
మీ అభిపాయాలనూ మీ సలహాలనూ మా భావి పచురణల 
సహాయార్శ ౦ మాకు పంపండి. 
మా చిరునామా; 
Progress Publishers, 21 Zubovsky Boulevard, 
Moskow, USSR. 


మా (పచురణలు దొరికే చోట్లు; 
విశౌాలాంధ పబ్లిషింగ్‌ హౌన్‌ 
ఏలూరు రోడ్‌ 
విజయవాడ - 2 


విశాలాయ్యధ బుక్‌ హౌస్‌ 
సుల్హాన్‌ బజార్‌ 


హై దరాబాద్‌, 
క. 


న్న 


ల! వ 
స! te 
© క 


శమ 
ఖీ లో! 


